


వేదకథాభారతి - 12 


చలా తిం 


ఘోష 


రచన 
అ ౯ 
పాఫెసర్‌ ఎస్‌, ఎఫ్‌. రామభంద్రమూర్తి 


(ప్రధాన సంపాదకుడు 
పాఫెసర్‌ ఎస్‌, బి.ళకఘునాఖాబాళ్ళ్య 





ప్రచురణ 
డాక్టర్‌ బివి,సుబ్బారాపు, ఐ. ఏ. ఎస్‌., 


కార్యనిరర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
19099 


/౯0మష[1గ 801454 11 - 12 

11051414 

0/ 

నిగ౦/6550/ 5.5. ౫2౧2౭౦౧౧౭౧ ౦౫౯౧౩ గట 000/ 


0౧16౬610! 
నగ౧౦/౪550/ 5. 8. గి౭రై౧4(౧4620౦౧2౧/2 


౯|౫౬66110౧0 1999 
000165 : 10,000 


౧౮4౦115066 0౫ ; 


5/౧ ౧౪ 540024 గ౭౦, [4వ 
660064/6 0గ౦6! 
6౧౭2 00౬64 0అ/294202005 


10086 


౧౧౦6 : 


ఓ౬౭56/0/065672 26 
వీ ింి౮గ[[4ఉ ౮౧4౧|1105 
53, (౮512115) గ౧.5. 6౭౧66౧9, 7176024 (0 : 30184 


౧౧౧66 2౧ 
[1౮0[104 0౧౯5౬) ౧౧1౧1౧౬౯౧౩ 
520)/291"2)6 586, ౮౭౧౮6౧! [10౭ 
2/24/౭262 (౯ : 579654 


మామాట 


డాక్టర్‌ వి.వి, సుబ్బారాపు, ఐ.ఏ.ఎస్‌. 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్ఫ్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు తవు జీవితాలను పండించుకున్న ఎందటో 

వహానుభావృల జీవన వైభవాలు వునకు వేద వాజ్థియంలో 
దర్శనమిస్తున్నాయి. 

““ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలద్బప్టి! ఎటువంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన !* అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజ్బయంలో ్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూపమే - 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుషాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ప్రొఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా ము(ద్రించిన అన్నపూర్త (గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 


వేద కథా భారతీ 
అటిట 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళత్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి 'ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది" అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (స్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యావులం చేసింది. సుగంధపరివుళాలను వెద జల్లే 
నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టిలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి ఈ నాటికి, ఏనాటికైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జాన్ని సాధించడంలో ఆ ్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావుణీయకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జొన్నత్యాన్ని వారి భావనల 
జౌచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి మంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి ! ఆనందించండి ! 
ప్రమాథి - నిజజ్యేష్ట 


బహుళ- సప్తమి 
5-7-1999 పాఫెసర్‌ ఎఫ్‌. బి. ళఘునాథాబాళ్ళ 





చుట ఆటు 


ఘోష 


వేదాలు నాలుగు. అవి బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం; 
అథర్వవేదం. వీటిలో బుగ్వేదం ప్రాచీనతవువ్వైనది. వేదాలు 
అపౌరుషేయాలు. నిత్యమైన వేదం తపస్సిద్దులైన మహనీయుల మనస్సులో 
'ప్రకటమైనదని, కనుకనే వారు బుషులైనారని యాస్కాచార్యులు తమ 
నిరుక్తంలో ప్రవచించారు. అంటే, బుషులు మంత్రద్రష్టలే కాని 
మంత్రకర్తలు కారన్నమాట. వేద మంద్రద్రష్టలలో ఎందరో స్త్రీలు 
ఉన్నారు. వారిని బుపీక్లలు అంటారు. గార్గి మైత్రేయి, అపాల, ఇంద్రాణి, 
రోమశ, శ్రద్ద యమి, సూర్య, సావిత్రి, ఘోష ఈ కోవకు చెందినవారు. 
మంత్ర ద్రష్టలైన విశ్వామిత్రాది మహర్షులవలెనే వీరూ పూజనీయులు. 

వీరిలో ఘోష పజ్రవంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. ఈమె 
బుశ్వేదం దశమ మండలంలోని కొన్ని సూక్తాలని దర్శించి బుషీక 
అయింది. 


అలౌకిక సౌందర్యనిలయం ఆ ఆశ్రమం : 


అది కక్షీవంతుని ఆ(శ్రవుం. అలౌకికమైన అందంతో 
అలరారుతున్నాయి ప్రతిమొక్క, చెట్టు, పశువు, మృగం- ఒకచేమిటి 
సమస్తం. నిరంతరవేదనాదం, హోమధూమం, నియమనిష్టలతో కూడిన 
జీవనం, అడుగడుగునా ధర్మబద్దత. కక్షీవంతుని పాండిత్యం, సౌజన్యం, 
ధర్మపరత, శిష్యవాత్సల్యం జగద్విదితం. సమిధలు చేత ధరించి 
సం ప్రదాయబద్రంగా విద్యను అర్జించి అతడివద్దకు వచ్చిన ఏ శిష్యుడూ 
నిరుత్సాహిర్టు మరలిపోలేదు. కక్షీవంతుడు, అతడి పత్ని శిష్యులను 


కన్నబిడ్డలవలె వాత్సల్యంతో ॥ ప్రేమతో చూచుకొనేవారు. శిష్యులకు 
వారిద్దరూ దేవతామూర్తులు. ఆ ఆశ్రమం, వారికి సకల దేవతలూ 
అనుగ్రహించి విచ్చేసిన పవిత్ర ప్రాంగణం. ఇటువంటి ఆశ్రమప్రదేశం 
అలౌకిక సౌందర్యంతో శోభిస్తూ ఉండటంలో ఆశ్చర్యం ఏముంది! అక్కడి 
ముని బాలకులు, బాలికలు వారి తల్లిదండ్రుల ధర్మబద్ర ప్రణయఫలాలు. 
వారి ముఖాలలో, ఆటపాటలలో ముగ్రసొందర్యం వెల్లి విరుస్తున్నది. 
విచిత్రం ఏమంటే, వేదనాదంతోను, పండితులు, సహృదయులు అయిన 
మహర్షుల జిజ్ఞాసాప్రూరితమైన చర్చలతోను, చిన్నారుల ఆటపాటలతోను, 
శిష్యుల విద్యావ్యాసంగంతోను నిరంతరం కోలాహలంగా ఉన్నాకూడా ఆ 
ఆశ్రమం 'ప్రశాంతరమణీయంగా ఉంటుంది. 

అందరికీ ఆ చిన్నారితో ఆడుకోవాలనే : 


కక్షీవంతుని కుమార్తె ఘోష, అందాల అపరంజి బొమ్మ ఆ 
బాల. అందరూ ఆ చిన్నారి అందానికి అబ్బురపడేవారే. ఆ అమ్మాయితో 
ఆడాలని, పాడాలని ఆశపడేవారు బాల బాలికలు. ఆమె దగ్గరకు వస్తే 
చాలు మాధవీలతలూ, మళ్లి, సన్నజాజితీగలూ పోటీపడి ఆమెని 
పూలవర్షంతో ముంచెత్తేవి. మామిడి చెట్టుకి ఆమె అంటే ముద్దు కాబోలు 
వంగి మరీ తియ్యటి ఫలాలని అందించేది. చిన్న చెంబుతో, బుడిబుడి 
నడకలతో, చిన్నారి ఘోష ప్రతిమొక్కకీ, చెట్టుకీ నీళ్ళు పోస్తుంటే అవి 
ఆనందంగా ఊగుతూ ఆమె ఫాలం మీది చిరుచెమట ఆరేలా, అలసట 
తీరేలా మెలమెల్లగా గాలిని వీచేవి. 


ఆ- బాల ఆశ్రమం బయట తిరుగుతూ ఉంటే అక్కడి లేడి 
కూనలూ, లేగదూడలూ ఆమె చుట్టూ పరుగులు పెట్టేవి, మమ్మల్ని 
పట్టుకో' అన్నట్లు. ఘోష వాటి వెంట పరుగెత్తలేక బుంగమూతి పెట్లేది. 


“ఆ బుంగమూతి చూసి జాలి పడ్డాయా” అన్నట్టు అవి ఆమె దగ్గరకు 
చేరి, ఆమెను ఒరుసుకొని నిల్చేవి అమె ఆప్యాయంగా వాటి నోటికి లేత 
పచ్చిక అందించేది. ఆ లేత పచ్చిక తిని అవి మళ్ళా పరుగులు మొదలు 
పెట్టేవి. ఆమె కూడా వాటి వెనక పరూగెత్తేది. ఆ పరూత్తటంలో ఒత్తైన 
ఆమె జుట్టు గాలికి ఎగురుతుంటే, దానిని నల్లటి మబ్బు అనుకొని నెమలి 
పురివిప్పి ఆనందంగా నృత్యం చేసేది. 

చీకటిపడితే శుక్షపక్షపు వెన్నెల్లో వెన్నెలకుప్పలూ, కృష్ణపక్షపు 
రాత్రులలో చుక్కలకాంతిలో కాళ్ళాగజ్ఞాలూ ఆడుకొనేది ఘోష తన 
స్నేహితురాళ్ళతో. ఎంత అలసిపోయినాసరే, విశ్రమించే ముందు దైవ ప్రార్ధన 
చెయ్యటం ఆ చిన్నారికి తప్పనిసరి కార్యక్రమం. ఆ బాల దైవప్రార్ధన 
చేస్తుంటే అంత చిన్న గొంతుకలోనూ సంగీతం అలలలాగా కదిలిపోయేది, 
భక్తిభావం ఉప్పాంగిపోయేది. -ఈ చిన్నారి పాప వయసుకి ఇంత మధురమైన 
సంగీతం ఏమిటి! ఈ భక్తి పారవశ్యం ఏమిటి!” అని అందరూ 
ఆశ్చర్యపోయేవారు. 
తమ ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది! 

ఘోష [క్రమంగా పెరిగి పెద్దది అవుతున్నది. ఎదుగుతున్న 
ఘోష మూర్తీభవించిన సౌందర్యంగా, రూపెత్తిన వినయమూర్తిగా 
అందర్నీ అలరిస్తున్నది. తన తం డ్రి కక్షీవంతుని వద్దనే విద్య అభ్యసిస్తున్నది. 
ఆమె ఏకాగ్రతకు, కుశాగ్రబుద్దికి, గ్రహణపటుతకు, విమర్శనశక్తికి 
అందరూ ఆశ్చర్యపోయేవారు. తాను అధ్యయనం చేయటమేకాదు, 
అధ్యయనం చేసిన దానిని సహపాఠులతో చర్చించటం, ఒక్కొక్కసారి 
జటిలమైన విషయాన్ని కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు 
వారికి బోధించటం చూసిన పండితమహర్షులు కక్షీవంతునితో - 


“మహార్డీ! నీవు ధన్యుడవు. ఘోష సాక్షాత్తు నరన్పుతీమూర్ధి, 
ఆమెను నీవు నీవంళం ప్రఖ్యాతి పొందుతారు”? 
అని అతడిని హృదయపూర్వకంగా అభినందించేవారు. ఘోపషని చేరపిలిచి, 
ఆమె మూర్చాన్ని ముద్దుగొని, మనసారా ఆశీర్వదించేవారు. 
ఎందరు ఎంత ్రశంసించినా ఆమెలో వినీతభావం, జిజ్ఞాస 
మరింత పెరగేని కాని అహంకారపు ఛాయకూడా కనపడేది కాదు. అందుకే 
ఆ(శ్రవుంలోని పెద్దలంద రికీ ఆవె అంటే అమిత వాత్సల్యం; 
సమవయస్కులకి అభిమానం, ఆరాధన. పసిపిల్లలకి, చిన్నారులకి ఆమెలో 
ఒక అక్క కనిపించేది, అక్క పంచి ఇచ్చే ప్రేమ కనిపించేది. అపూర్వమైన 
అనురాగమూర్తి ఆమె. 
ఘోష ఇప్పుడు అద్భుత సౌందర్యమూర్తి. ప్రకృతిలోని 
అందాలన్నీ ఆమెలో అలౌకికసొందర్యంతో అలరారుతున్నాయి. ప్రత్యూష 
పవనాంకురాల మార్షవాన్ని, శరత్కాలపు వన్నెలలోని కాంతిని కలబోసిన 
శరీరం, వర్దాకాలపు మెరుపుల లావణ్యం, కాసారంలోని కమలాలవైపు 
ఒయారంగా ఈదుకుంటూ పోయే రాయంచల విలాసం ఆమెను 
చూసిన వారిలో అనురాగంతో కూడిన ఆరాధనభావాన్ని కలిగిస్తున్నాయి. 
ఆమె సౌందర్యంలో అంతర్లీనంగా ఉన్న ధార్మికసౌందర్యం వలన ఆమె 
ఒక పరమరమణీయమైన ప్రకృతిమూర్తిగా భాసిస్తున్నది. 
ఘోషని చూసిన వారిలో ఎన్నో భావాలు, ఆళలు రేకెత్తేవి 
మునిపత్నులు - 
“ఘోష ఎవరింటికి వెళ్తుందోగాని ఆ ఇల్లు దైనీనంనదతో, 
అలౌకిక అనురాగబం ధాలతో, పిల్లాపాపలతో నిత్యం 
కళక్రళలాడుతూ ఉంటుంది?” 


అనుకొనే వారు. యువకులు 
“ఘోస్తకు భర్తగా ఆవౌె తల్లిదం(డులు ఎవరిని 
ఎన్నుకొంటారోగాని అతడిని మించిన అద్భుస్తవంతుడు 
ఉండబోదు?” 
అనుకొనేవారు. 
ఇక ఆ యువకుల తల్లిదండ్రులు. సాధారణంగా ప్రతిరాత్రి 
హోమాదికాలు నిర్వర్తించి, భగవత్ర్రసాదాన్ని స్వీకరించి, విశ్రమించి ఉన్న 
బుషితో బుషిపత్ని తమ కుమారుడి వివాహ ప్రస్తావన తీసుకువచ్చేది - 
“మన చిరంజీవి నిద్యాభ్యానం ముగించుకొని స్టాతకుడై 
వివాహయోగ్యుడై ఉన్నాడుగదా! నా మనసులో మాట చెప్టున్లాను. 
ఘోన్న నున ఇంటి కోడలైతే మనం గ్థహభారాన్లి నిన్సంకోచంగా 
ఆమెకు ఒవ్ద)గించి నిళ్చింతగా వానప్రస్ట్రానికి నిద్దం కావచ్చు. మన 
అబ్బాయికీ అన్జివిధాల తగినది. విద్యకు విద్య, అందానికి 
అందం, నినయానిక్షి వినయం అన్టీ ఉను నమధ్దురాలు, 
ధర్మమూర్తి అయిన ఆమె కోడలైతే నున గృుహదేవతలు, 
సిత్పుదేవతలు కూడా సంతోషిస్తారు. ఏమంటారు?” 
అనేది బుషిపత్ని, భర్త పాదసంవాహనం చేస్తూ. 
“నిజమే. నాకూ ఆ భాననే ఉన్సుది. అయితే వివాహ్రస్తావన 
నముచితతమయంలో, నైన రీతిలో ఘోన్న త్రి దండ్రులవ్రకు 
వచ్చేట్టు చూడాలి. కొంచెం ఓపిక పట్టు?” అనేవాడు బుసి 
విశ్రమించిన బుషి పత్నికి- ఘోష తమ ఇంటి కోడలైనట్టు, 
ఆమెకు పుత్రుడు జన్మించినట్టు, తాను పౌడత్రుడితో కొంతకాలం 
ఆనందంగా కాలక్షేపంచేసి, ఐహిక బంధాలను తొలగించుకొని భర్లతో కలిసి 


వానప్రస్టంలో మోక్షసాధనకు పూనుకొన్నట్టు - కలలు వచ్చేవి. 

ఇది వివహయోగ్యులైన యువకులు ఉన్న ప్రతి ఆశ్రమంలో 
జరుగుతున్న విషయం. 
గృహిణిని కొవాలి : 


ఆశ్రమవాటిక కోలాహలంగా ఉంది. ఘోష కూడా చాలా 

సంబరంగా ఉంది. తన ప్రాణస్నేహితురాలి వివాహం. శిష్యులు, 
వుంహర్నులు వివాహవేదిక వద్ద అవసరవైన వస్తుసావంగి 
సమకూర్చుకొంటున్నారు. బుషిపత్నులు మహర్షులకు కావలసిన 
వస్తువులు అందిస్తున్నారు. కొందరు పాకశాలలో ఉన్నారు. వధువు 
స్నేహితురాళ్ళు ఆమెను అలంకరిస్తూ, పరియాచకాలాడుతున్నారు. వారి 
సందడికి ఘోష నాయకురాలు. సుగంధపుష్టాలతో, పత్రాలతో, 
ఆభరణాలతో వధువును అలంకరిస్తున్నారు. ఘోష వధువును తదేకంగా 
చూస్తున్నది - 

“తన స్టేహితురాలూ ఈమె! ముఖంలో ఒక నింత కాంత్కి 

అపూర్వమైన సౌందర్యళోభ! చెక్కిళ్ళు నునుసిగ్గుతో 

రాగరంజిత్నాలె ఉన్హాయి. చిగురుటాకులవంటి అధరాలు ఉందీ 

ఉండి కంపిస్తున్నాయి తుమ్మెదరెక్టులు తగి లిన వ్రూల రేకులలాగా. 

కళ్ళు కలల్లో తేలిపోతున్హాయి. పెళ్ళికళ అంటే ఇదే కాబోలు] 

ఎంత కొత్తగా ఉంది ఈమె సాబగు! వివాహం అనే భానన 

యునతిలో ఇంత మార్చు తీసుకొని వస్తుందా!” 

“ వీమిటో ఘోషా! న్వవ్లులోకాల్లో నిహరిస్తున్సట్టున్నావు! 

వివాహం నీకా? మన స్టేహొతురాలికా?”” 
వేళాకోళం ఆడింది ఘోష స్నేహితురాళ్ళలో ఒకామె. 


ఉలిక్కిపడి, భావనా ప్రపంచం నుంచి స్పృహలోకి వచ్చి, 
మృదువుగా నవ్వేసింది ఘోష, 

వివాహవేదికకు తీసుకొనివచ్చారు వధువును. వివాహ (ప్రక్రియ 
అయిదురోజుల వేడుక. ఆ అయిదు రోజులు ఘోష నిజంగానే 
స్వప్నలోకాల్టో విహరించింది. 

తన స్నేహితురాలు అత్తవారింటికి వెళ్ళింది. అక్కడి విశేషాలు 
అప్పుడప్పుడూ ఘోపకి చేరవేస్తున్నారు ఆమె స్నేహితురాళ్ళు. ఘోషలో 
కూడా యువతీసహజమైన కోరికలు, ఆశలు మేల్కొన్నాయి. 

“తన యౌవనాన్ని, సౌందర్యాన్ని తన పతికి సమర్పించాలి. 
'ప్రణయగానంలో ఈ లోకాన్ని వురిచిపోవాలి". ఊహాలోకాల్లో 
తేలిపోతున్న ఘోష ఉలిక్కిపడింది. వుగలేడి ఆడులేడిని తన 
కొమ్ముకొనతో మృదువుగా గీరుతూ, ఒరుసుకొని నడుస్తున్నది. ఆడులేడి 
నడక మరీ వయ్యారంగా ఉన్నట్టునిపించింది ఆమెకి. ఆ వయ్యారపు 
నడకలో ఆడులేడి అమెని చూసుకోకుండా తాకింది. ఫలితంగా ఘోష 
ఈ లోకంలోకి వచ్చింది. ఆ లేళ్ళజంటని చూసి చిరునవ్వు నవ్వుకొంది. 
ఎదురుగా ఉన్న వృక్షశాఖమీద చిలుకల జంట కేరింతలాడుతున్నది. 'మగ 
చిలుక మరీ చిలిపిదిలా ఉంది? అనుకొంది సిగ్గుగా. 

పక్కన ఏదో బరువుగా కదిలినట్టనిపించి అటు చూసింది 
"ఘోష, పూర్ణగర్భ అయిన కృష్ణసారంగం బరువుగా, అలసటతో నెమ్మదిగా 
నడుస్తున్నది. దాని దగ్గరకు వెళ్ళి మెత్తటి పచ్చికని దాని నోటికి అందించి, 
దానిని నెమ్మదిగా నిమిరింది. ఆమె అందించిన పచ్చికని నెమ్మదిగా 
నములుతూ అది ముందుకు సాగింది. 


ఘోష మళ్ళీ స్వపష్నలోకంలోకి వెళ్ళింది. 


“తనూ, తన పతి ప్రణయమాధుర్యాన్ని తనివితీరా అనుభవిస్తారు. 
ధర్మాన్ని అతిక్రమించని తమ దాంపత్యానికి (ప్రతిఫలంగా పు త్రుళ్లి 
(ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆ చిన్నారి శిశువుని చూసి తన భర్త 
మురిసిపోతాడు. తనని మరింతగా ప్రేమిస్తాడు. తన మాతృత్వాన్ని 
గౌరవిస్తాడు. తను వంశాంకురమైన ఆ పసిబాలుళ్లి తన హృదయానికి 
హత్తుకుంటుంది. తన ప్రాణధారతో పెరుగుతాడు వాడు. వాడి ఆట 
పాటలు చూసి, చిన్నారి చిలిపి చేష్ణలు చూసి ఆశ్రమవాటికలో అందరూ 
వాళ్లో ఎంతగానో ముద్దు చేస్తారు. తనని ఆదర్శగ్భహిణి అని అంతా 
మెచ్చుకొంటారు?! 

“ఘోషా! చీకటి పడుతున్దుది తల్లీ! లోపలికి వచ్చి మీ 

తం(డిగారికి హోమానికి కావలసీనవి అందించమ్మూ”*. 

తల్లి పిలుపు విన్న ఘోష ఇహలోకంలోకి వచ్చింది. తన 

ఊహలకు తానే సిగ్గుపడి ప్వర్థశాలలోకి దారితీసింది. 

ఆ రాత్రి కక్షీవంతుని పత్ని తన భర్తదగ్గర కువూర్తె 
వివాహ (ప్రస్తావన తీసుకు వచ్చింది. కక్షీవంతుడు యోగ్యుడైన వరుని చూసి 
ఘోషకు వివాహం చేయాలని సంకల్పించాడు. ఆ మాటే చెప్పాడు తన 
పత్నితో. 
విధి ఎంత క్రూరమైైనది | 

(బ్రాహ్మముహూర్తంలో లేచిన కక్షీవంతుడు ప్రభాతకాల 
యోగ్యమైన వేదగానంతో దినచర్య ఆరంభించాడు. రోజూ తాను లేవక 
ముందే మేల్కొని, స్నానాదికాలు నిర్వర్తించుకొని, దైవ (ప్రార్ధనలో మగ్న 
అయ్యే ఘోష ఇంకా నిద్రిస్తూనే ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. 

“అమ్మా! ఘోష్టా/ ఇంకా లేపలేదేం తల్లీ??? 


అంటూ అమెని సమీపించి వాత్సల్యంతో ఆమె నుదుటిపై చేయి వేశాడు. 
వేస్తూనే చేతిని తటాలున వెనక్కి తీసుకొన్నాడు, నిప్పు సెగ సోకినట్టు. 
ఆమె శరీరం జ్వరతాపంతో కాలిపోతున్నది. వెంటనే ఆమె నాడిని 
పరీక్షించాడు. అతడి భృకుటి ముడిపడింది, మనస్సులోని ఆందోళన 
ఆ స్థానంలో ఘనీభవించినట్టు. కొద్దిసేపు ఆలోచించాడు శుచిడ్డై ప్టర్ధశాల 
పెరట్లో ఉన్న ఓషధీవనంలోకి వెళ్ళి, సముచితమైన ఓషధీసూక్తాల్ని 
పఠిస్తూ, ఓషధీలతలకు, మొక్కలకు నమస్కరించి అవసరమైన 
పత్రాదుల్ని సేకరించాడు. 

పర్షశాలలోకి వచ్చి జొషధం సిద్దం చేసి ఘోష చేత దానిని 
తాగించాడు. జౌషధాన్ని సేవించటానికే అతి కష్టంమీద లేచిన ఆమె, 
నీళ్ళులేక వాడిపోయిన కలువకాడలా శయ్యమీద వాలిపోయింది. 

క్రితం రాత్రివరకూ ఉల్దాసంగా ఎన్నో విషయాలను గురించి 
చర్చించి, ఆ తర్వాత ఆనందంగా శయనించిన తమ కుమార్తె తెల్లవారేసరికి 
ఈ విధంగా అనారోగ్యంపాలవటం ఆఅవెం తల్లిదండ్రులకు 
బాధకలిగించింది. కక్షీవంతుడికి ఆమె పరిస్థితి ఆందోళన కలిగించినా, 
తన పళత్చ్నిముందు అతడు బయటపడలేదు. ఘోష చేత జొషధసేవ 
చేయించి అతడు పద్మాసనాసీనుడై ధ్యానమగ్నుడయ్యాడు. 
ఏమీ భయంలేదు : 

మధ్యాహ్నం అయింది. ఘోష తల్లి తన కూతురివద్దనే కూర్చొని 
ఉంది, దిగులుగా కూతుర్ని చూస్తూ. ఘోష తం డ్రి ధ్యానం నుండి లేచి 
కూతురి వద్దకు వచ్చి ఆమెను పరిశీలనగా చూశాడు. అతడీలో ఆందోళన 
అధికమయింది. 

““అమ్మాయికి వమయిందండీ! పొద్దుటి నుండి మూసిన కన్ను 


10 


తెరవలేదు. అలాగే పడుకొని ఉంది. నా కేమిటో భయం వేస్తున్నది. అది 
పుట్టిన దగ్గరనుండి ఎప్పుడూ ఇలా లేదు. బొంగరంలా తిరిగే పిల్ల... 
దుఃఖంతో ఘోష తల్లి కంఠం గద్గదమైంది. అశ్రువులు ధారగా 
కారుతున్నాయి. 

౮ ఏమీ భయంలేదు. అమ్మాయిని జాగ్రత్తగా చూస్తుండు. 

ఇన్టుడే వస్తాను?” 
అంటూ కక్షీవంతుడు ఆశ్రమం బయటికి నడిచాడు. 
చిరంజీవినిని ఒకసారి చూద్దాం! 

గబగబ నడిచి సమీపంలో ఉన్న వైద్యుడి కుటీరానికి వెళ్ళాడు 
అతడు. ఆ భిషగ్వరుడు వృద్దుడు, తేజళ్ళాలి, అమృతహృదయుడు, 
అమృతహస్తుడు, అమృతమూర్తి. కక్షీవంతుడు ఆయన పాదాలకు సాష్టాంగ 
నమస్కారం చేసి, తన కూతురి అనారోగ్యం గురించి, తానిచ్చిన జొషధం 
గురించి ఆయనకు విన్నవించాడు. తన ఆందోళనని దాచుకోలేక 
పోయాడతడు. కూతురి పరిస్టితి వివరిస్తూ ఉంటే అతడి కంఠం 
గడ్గదమైంది. " 
సావధానంగా విన్న ఆ వైద్యుడు, 

“వద కజీవంతా! చిరంబీవినిని ఒక సారి చూద్దాం” 
అన్నాడు. 

“స్వామీ! అవితథవాక్కులైన తను నోటినుండి అమ్మాయి 

విషయంలో “చిరంజీవిని అన్లు వదం నల్చింది. మీ మాట వ్చార్ధం 

కొదు. అది తము ఆశీర్వచనమే. ఇంక నాకు దిగులు లేదు?” 


అని భక్తితో, ఒకింత కలతతీరిన మనస్సుతో ఆయనకు నమస్కరించాడు 
కజ్షీవంతుడు. 


11 


ఏమీ జవాబు చెప్పకుండా కక్షీవంతుడి ఇంటికి దారి తీశాడు 
భిషగ్వరుడు. కక్షీవంతుడు ఆయనను అనుసరించాడు. 
మృత్యుభయంలేదు : 

ఘాషని క్షుళుంగా పరిశీలించాడు వైద్యుడు. అతడికి ఆశ్చర్యం 
కలిగింది. తన ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇటువంటి వ్యాధిని 
ఏనాడూ చూడలేదు. వ్యాధి మూలం అంతుపట్టటంలేదు. అమ్మాయి 
రాత్రి పడుకోబోయేవరకూ ఆనందంగా, ఉల్దాసంగా ఉన్నదని, 
అనారోగ్యచిహ్నాలేవీ గోచరించలేదని, తెల్లవారి లేచి చూచేసరికి ఆమె 
పరిస్టితి ఇలా ఉన్నదని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. ఘోష ఏమీ 
మాట్లాడే స్రితిలో లేదు. ఘోష పసిషిల్లగా ఉన్నప్పటినుండి తనకి తెలుసు. 
ఆమె సౌమ్య మనః ప్రవృత్తి, నియమనిష్టలు, చక్కని ఆరోగ్యం తనకు 
తెలియనివికొవు. “సత్త్యగుణమే కాని రజస్తమోగుణాలు ఈ బాలికలో 
వెతకినా కానరావు. సౌభాగ్యవతి ఈమె' అని తను ఎన్నోసార్జు 
అనుకొన్నాడు. ఇప్పుడు పగలు రెండు జాములు దాటింది. కక్షీవంతుడు 
ఉదయం పరిశీలించినప్పటి ఆమె ఆరోగ్యపరిస్థితికి, ఇప్పటిస్టితికి ఎంతో 
మార్పు కనిపిస్తున్నది. ఆమె ఆరోగ్యం ఈ రెండుజాముల వ్యవధిలోనే 
ఇంతగా ఎందుకు దిగజారినట్లు? అదీకాక, మరొక ముఖ్యమైన మార్పు- 
ఈ కొద్ది సమయంలోనే ఆమె శరీరం ఎందుకు ఇలా ముడతలు 
పడిపోతున్నది? కాంతిహీనమైపోతున్నది. ఈ (వ్రణ చిహ్నాలేమిటి? ఇది 
ఎటుదారితీస్తుంది? ఈ ప్రశ్నలకు భిషగ్వరుడికి ఎంత ఆలోచించినా 
సమాధానం లభించలేదు. 

“క్షల్షీవంతా! అమ్మాయికీ వబ్చిన వ్యాధి అసాధారణమయింది. 
అయితే మృత్యుభయంలేదని ఘంటావథంగా చెప్టుగలను. ఇతర 


12 


వెద్వమిత్రులతో కూడ నమాలోచించి చికిత్స ప్రారంభిద్దాం. 
ఆమె త్వరగా కోలుకోవాలన్సి ఆమె ఆరోగ్యం యథాస్రూర్నస్థితికి 
రావాలని భగనంతులణ్రి ప్రార్ధిద్దాం”” 
అన్నాడు భిపగ్వరుడు. 
అతడి మాటల్లోని ఆంతర్యం అర్ధం అయింది కక్షీవంతుడికి. 
ఎంత దారుణమైన శిక్ష! 
వృద్దులు, నియమనిష్టాగరిష్టులు, సహృదయులు, అత్యంత 
సమర్జులు, అనుభవశాలులు అయిన వైద్యులు ఘోషకు చికిత్స చేశారు. 
సుదీర్షకాల చికిత్సతో ఘోష ప్రాణాలు దక్కినాయి. భిషగ్వరుడు 
సెలవిచ్చినట్టు ఆమె “చిరంజీవిని. అయితే, “ఆమె ఆరోగ్యం 
యథాపూర్వస్థితికి రావాల' ని వారు చేసిన ప్రార్దనలు మాత్రం భగవంతుడి 
చెవినపడలేదు; చెవిలో పడినా ఆయన అనుగ్రహించలేదేమో! 
ఇప్పుడు ఘోష మునుపటివలె సౌందర్యవతికాదు. ఆమె 
బాహ్యసాందర్యాన్ని వ్యాధి మింగేసింది. ఆమె దేహం శిథిలం 
అయిపోయింది. శిరస్సుపై కేశాలు అక్కడక్కడ ఉన్నాయి. అవీ జీవకళలేని 
పలితకేశాలు. ఆమె విశాలనేత్రాలలో కాంతిలేదు. దట్టమైన పాగలో ఉన్న 
దీపాలవలె ఉన్నాయి అవి. పాదాది ఫాల పర్యంతం శరీరం ముడతలు 
పడిపోయింది. ముడతలు పడి ఉన్న శరీరం మీద అక్కడక్కడా 
దుర్గంధభూయిస్టమైన వ్రణాలు. వ్యాధి గ్రస్తడ్డైన ఆమె, రాక్షసబాధలకు 
తాళలేక బుషులు వదిలి వెళ్ళిపోగా, పాడుపడిపోయిన ఆశ్రమం వలెఉంది. 
“౯ ఎలా ఉందే ఘోష ఎలొ అయిపోయింది! ఆమె నం పాపం 
చేసిందని భగవంతుడు ఇంత దారుణమైన శిక్ష విధించాడు? ఆమె 
పాపం చేనీ ఉంటుందనే భావన రావటానికో నీలు లేదు. ఈ 


13 


జన్మలో వాదు, ఏ జన్మలోనూ సావవ్చాయ ఎరగని ధర్మమూర్తి 
ఘోవు ఆమే ఇలా అయిందంటే విధి ఎంత క్రూరమైంది?” 
అనుకొన్నారు ఆశ్రమవాసులంతా. ఘోష తల్లి దండ్రులకంట తడి 
ఆరినట్టు చూసినవాళ్ళే లేరు. 
కాలం భారంగా కదిలిపోతున్నది : 
ఘోష జీవితాన్ని భారంగా ఈడుస్తున్నది. ఆమె తల్లిదండ్రులు 
తమ కుమార్తె మీది చింతతోనే కాలగర్భంలో కలిసిపోయారు. ఒకప్పుడు 
ఘోషతో ఆడుకోవాలని, మాట్లాడాలని ఉవ్విళ్ళూరిన చెలికత్తిలందరూ 
వివాహాలు చేసుకొని అత్తవారిళ్ళకు వెళ్ళి పోయారు; బిడ్డల తల్గులయ్యారు 
కూడ. కాలం భారంగా కదిలిపోతున్నది ఘోషకు. ఇప్పుడు ఆమెకు 
మిత్రులు, ఆప్తులు ఎవరూలేరు. శూన్యగ్భహంలో మసకబారిన దీపంలా 
ఆ ఆశ్రమంలో ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నది. 
ఇప్పుడు ఆమెకు అరవై సంవత్సరాలు. చూతవృక్షం కింద 
కూర్చొని గతాన్ని తలపోసుకుంటున్నది. తన భవిష్యత్తు ఏమిటని 
బాధపడుతున్నది. తనకు ఇప్పట్లో మరణం రాదు. అది తథ్యం. అందుకని 
ఆత్మహత్యకు పాల్పడలేదు. అది మహాపాతకం. అదీ కాక ఆత్మహత్యకు 
పాల్పడేటంత పిరికిదికాదు తను. 
అది శిశిరబుతువు. ఆకులన్నీ రాలిపోయి చెట్టు మోడులై నిలిచి 
ఉన్నాయి. 
“అవీ తన లాగానే ఉన్హాయి” 
అనుకొన్నది ఘోష, 
“మోడు వారిన చెట్టు తనలాగా ఉండటం ఏమిటి? వాటి ఆకులు 
రాలిపోవటం, అని మోడు వారటం బుతుధర్శం. ఇవ్చుడు 


14 


మోళ్ళుగా ఉన్హు ఈ చెట్లో రేవు వసంతం వన్చేనరికి మళ్ళీ చిగుళ్ళు 
తొడిగి మన్మథరథాల్లా ఉంటాయి. ఇన్దుడు ఎండీపోయినట్టున్లు 
ఈ నూధవీలతో వురి కొద్ది రోజుల్లో పూలతో నిండే 
నీర్ణులొలకబోస్తున్చు ననోఢలా ఉంటుంది. మరి తన బతుకుకు 
ననంతం నీదీ? 


తను ఎన్నటికీ చిగురించని చెట్టులా నేలకొరిగి పోవలసిందేనా?! 


ఇలా ఏవేవో ఆలోచనలతో పరాకుగా ఉన్న ఘోష దగ్గరకి లేడి 
కూనవచ్చి మూచూసింది. ఆమె నెమ్మదిగా కదిలి ఆ కూనని దగ్గరకు 
తీసుకుని లాలించింది. 


“ఈ లేడి కూన తన దగ్గర పెరిగిన లేడికి పుట్టింది. తను నాటిన 
మొక్కలు చెట్టై ఫలాలను అందిస్తున్నాయి. తను పెంచిన గోవులు, లేళ్ళు, 
నెమళ్లు అన్నీ సంతానంతో కళకళలాడుతున్నాయి. తన బ్రతుకే ఇలా వ్యర్దం 
అయిపోతున్నది. అందరివలె తనకూ వివాహం చేసుకోవాలని, 
'ప్రణయమాధుర్యాన్ని అనుభవించాలని, సంతానంతో ఆనందించాలని, 
పతిసేవలో తరించాలని ఉండదా? కడదాకా ఇలా కాలాన్ని భారంగా 
వెళ్ళదీయవలసిందేనా? మార్గాంతరం లేదా?” 

సఘూష వునస్సు ఇంతకువుందు ఎన్నడూ లేనంతగా 
బరువెక్కిపోయింది. తుపాను సమయంలో కడలితరంగాలలాగా శోకం 
ఆమెని కుదిపివేసింది. 


కోరిక తీరే మార్గం ఉంది : 

మనస్సులో ఎంత వేదన ఉన్నా జన్మతః వచ్చిన సంస్కారం, తల్లి 
దండ్రుల శిక్షణ, నేర్చినవిద్య, పెరిగిన ఆశ్రమవాతావరణం ఆమెను 
తపళ్ళర్యవైపు మళ్ళించాయి. నిత్యం నియమబద్రంగా తపస్సులో నిమగ్న 


15 


అయి చిత్తశాంతిని పొందటానికి కృషి చేస్తున్నది. కాని, ఆమె కూడా 
మానవమా(త్రురాలే కదా! వ్యర్థంగా గడిచిపోతున్న జీవితాన్ని, కఠిన 
వ్యాధి గ్రస్తమైన తన శరీరావస్టనీ తల్చుకొని ఆమె నిర్వేదం పొందటం 
అసహజం ఏమీ కాదు. 


అలా తీరని శోకంతో, సహించలేని వేదనతో ఉన్న ఘోష 
మనస్సులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. 
“అవును. తన తం(డీ కజ్ళీనంతుడు కూడ ఒకసారి 
తీన్రవ్యాధిగ్రస్తుడయ్యాడు. అమ్హుడు అళ్సినీదేనతలను బ్రనన్హ్రం 
చేసుకొని వ్యాధినుండి విముక్తిని పొందాడు. ఇవ్చుడు తానూ 
అదేపని చెయ్యాలి. * 


ఘోషకు కొంత ఊరట కలిగింది. 


“తనకు ఈ విషయం జ్ఞాపకం రావటానికి ఇంతకొలం వ్య్రిందా? 
తాను ఈ దురవస్థను ఇంతకాలం అనుభవించాలని బ్రవ్మా తన 
లలాటాన లిఖించాడు కాబోలు”. 


గ అ 
ఇక ఏవూ(త్రం ఆలస్యం చెయ్యకుండా తన తండ్రీ వూర్గాన్ని 
అనుసరించాలని నిశ్చయించుకొన్నది. 


అశ్వివీదేవతలు అనుగ్రహించారు : 


ఘోష ఆశ్రమం నుండి కదిలి, భారంగా అడుగులు వేస్తూ, 
అతికష్టంమీద దగ్గరలో ఉన్న నదీతీరాన్ని చేరింది. నదిలో ఎలా 
దిగగలిగిందో, శిశిర బుతువు చలిలో రుజా గ్రస్త అయిన తను ఆ నదిలో 
ఎలా స్నానం చేయగలిగిందో, ఎలా తిరిగి ఆశ్రమానికి చేరుకోగలిగిందో 
ఆమెకే తెలియదు. ఏదో దైవీశక్తి ఆమె చేత ఆ పనులన్నీ చేయించింది. 


16 


ఆశ్రమానికి వచ్చి దర్భాసనం మీద పద్మాసనం వేసుకొని 
కూర్చొని, కళ్ళువమూసుకొన్నది. ' ఏవుని (ప్రార్దించాలి? ఎలా 
ప్రార్ధించాలి?” 
ఆమెకు మొదట ఏమీ అర్ధం కాలేదు. కాని కళ్ళు మూసుకొని 
అలాగే ఏకాగ్రచిత్తంతో కూర్చొని ఉన్నది. (క్రవుంగా ఆవెలో 
బాహ్యస్మృతి తొలగిపోయింది. అంతర్ముఖి అయింది. అమె 
'ప్రమేయంలేకుండానే, ఆవె హృదయకుహరంలో నుండి అశ్విని 
దేవతాకమైన సూక్తులు వెలువడుతున్నాయి. తన మనోనేత్రంతో ఆ 
సూక్తులను దర్శించగలుగుతున్నది. 
“ఎంత మనోహరంగా ఉన్హాయి ఆ నూక్తులు! ఇంత అద్భుతమైన 
నూక్తుల్ది తన హృదయకుహరంలోనుండి వెలువరఖ్శి తన 
మనోనేత్రం ముందు ఉంచుతున్లు ఆ అగోచరత్తో ఎవరు? తను 
ఆ నూక్తుల్లి అంత న్నస్త్రంగా ఎలా దర్భించగలుగుతున్టుది? 
అన్దిటిని మించి తన కోర్చెలని నఫలం చేయమని ఆనూక్తులు 
అంత అందంగా ఎలా ఆవిష్క రించగలుగుతున్హాయి? 
ఈ ఇద్రరు అలౌకిక సొందర్భమూర్తులు ఎవరు? ఒకోరూపంతో, 
ఒకే తేజస్సుతో పరమ సౌమ్యుమూర్తుల్లై అమ్బతమూర్తుల్రై 
ఉన్నారు. వీరు కనలలా? నీరేనూ అశ్వినీ దేవతలు?” 
ఘోషా! మేము అశ్విని దేవతలం. నీ ప్రార్ధరకు సంతుస్టులమై 
నీ కోరికలు నెరవేర్చటానికి వచ్చాం. కళ్ళు తెరు”? 
అన్నారు ఘోషముందు సాక్షాత్కరించిన ఆ దేవవైద్యులు. 
ఘోషకు బాహ్యస్కృతి వచ్చింది. నేత్రాలు తెరిచింది. అశ్వినీ 
దేవతలను చూచింది. నమస్కరించి - 


1/7 


“నా జన్మ ధన్యం అయింది. నేను ఏమీ ప్రార్థించకనే నాయందు 
కరుణించారు మీరు. నా హృూదయకుహరంలో నుండి మీ 
స్తుతిసరమ్లైన సూక్తాలు వెలువడినాయి. వాటిని నేను నా 
మనోనేత్రంతో విన్హన్హంగా దర్భించాను. అంతేకాని ఆ నూక్తులు 
నా రవనలు కావు. ఈ ద్రశ్రియలో నా ప్రమేయమే లేదు. నేను 
మిమ్ములను న్తుతించకనే వరాలిమ్మని ఎలా కోరేది?”” అని 
వినయంగా స్రల్లించింది. 
“ఘోషా! వోదసూక్తులు అపౌరుపషేయాలు. వాటిని 
దర్భించగలగటమే మవోభాగ్యం. ఆత్మజ్ఞానం కలవారోో అది 
సాధ్యం. ఘోషా! ఇన్లీ సంవత్సరాలుగా నియమనిష్టలతో నీవు 
చేసిన తపస్సు) ఫలించింది. నీకు బావా సౌందర్భం లేకపోవచ్చు. 
కొని తవుఫలితంగా ఆత్మజ్జానసొందర్వాన్లి పొందగలిగావు. 
కనుకనే మంటత్రద్రష్తవు కొాగలిగావు. ఇప్పుడు మము నీకు 
యాౌవనాన్ని,  బాహ్యసొందర్యాన్లి, ఆఅలోగ్యాన్లి 
ప్రసాదిన్తున్నాము. అంతేకాదు, ఘోషా! నీక్షు వతిన్మి నంతానాన్లి 
కూడ అనుగ్రహిస్తున్నాము. బుషీకా! నీవు ధన్యజన్మవు”” 
అని ఆమెను ఆశీర్వదించి అంతర్జానం అయ్యారు అశ్వినీదేవతలు. 


ల్‌ 33 
కాలం గడిచింది. ఆమె జీవితంలో ఎన్నో శుభపరిణామాలు 
చోటుచేసుకున్నాయి. 
నన్హామ శరదశ్ళతం; మోదామ శరదళ్ళతం 


నల్లగా, ఒత్తుగా, సుగంధ భరితవైైన ఆవె కేళరాశి 
హోమధూమాన్ని పోలి ఉన్నది. ఆమె శరీరకాంతి హోమాగ్నుల 


18 


అరుణకాంతిని తలపిస్తున్నది. లావణ్యం, ఎగసిపడుతున్న హోమాగ్ని 
జ్వాలతో సన్నగా పడుతున్న స్వచ్చమైన ఆజ్యధార మెరుపు వలె ఉన్నది. 
వేదోక్తంగా, అత్యంత శ్రద్రతో నిర్మించబడిన యజ్ఞవేదికవలె పవిత్రంగా, 
మనోహరంగా ఉన్నది ఘోష లౌకిక అలౌకిక సౌందర్యాలు మధువు, 
క్షీరం వలె కలిసి ఉన్నాయి ఆమెలో. 

ఘోష పక్కన కూర్చొని ఉన్నాడు ఆమెపతి, ఆమెవంకే 
ఆరాధనగా చూస్తూ. శ్రద్దగా నిర్వహించబడిన యజ్ఞఫలం వంటి వారి 
కుమారుడు కురంగశాబకంతో ఆడుతున్నాడు. 

“ఒకప్పుడు నా (బ్రతుకుకి “జీవమ శరదళ్ళతం' మాత్రమే 
వ్రాసిపెట్టి ఉంది అనుకొన్నాను. కాని ఇప్పుడు సంతోషంగా- 


నన్హామ శరదళ్ళుతమ్‌ 
మోదాను ళరదళ్ళతమ్‌” . 
అని అనుకోగలుగుతున్నాను అన్నది ఘోష తన భర్తతో. అతడు 
చిరునవ్వుతో అన్నాడు - 
“తథాస్తు 


ఓం శాంతి శాంతిః శాంతిః 


తతి 








5-7-1999 ₹0 8-7-1609 


